శీతాకాల శలవులలో అనన్య హైదరాబాదు నుంచి 
విశాఖపట్నం రైల్లోవెళ్తోంది. తన 10వ పుట్టినరోజును 
అమ్మమ్మ తాతయ్య తో జరుపుకోవడం తనకు చాలా 
సంతోషంగా ఉంది 


"అమ్మా, ఈ రైలు దేనితో తయారు చేశారు?" అనన్య 
అడిగింది. 


తల్లి మాట్లాడుతూ, “ఈ రైలులో చాలా భాగాలు 
ఉక్కుతో తయారు చేయబడ్డాయి, మరికొన్ని 
అల్యూమినియం మరియు ప్లాస్టిక్‌తో తయారు చేశారు 


“రైళ్లు పట్టాలపై నడుస్తాయి పట్టాలు కూడా ఉక్కుతో 


ప్‌ ర్వ 


తయారు చేయబడ్డాయి. " 


విశాఖపట్నంలో, అనిల్‌ మావయ్య స్టేషన్‌లో అనన్యని పికప్‌ 
చేయడానికి వచ్చారు, అనన్య ఒక్కసారిగా అడిగింది, 


" మావయ్య, ఇనుప ఖనిజంతో ఉక్కు ఎలా 
తయారవుతుంది?" మావయ్య చిరునవ్వుతో | 
"ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పుకుందాం 


అయితే ఇంటికి వెళ్లే దారిలో అనన్య నిద్రపోయింది. 


సరే, ఉక్కు అంటే ఏమిటి, ఎలా తయారు చేస్తారు, అమ్మా? 


ఉక్కు అంటే ఉక్కు ఇనుప ఖనిజం, కోక్‌ మరియు నిప్పుతో 
తయారు చేయబడింది. మేము ఎక్కడికి వెళుతున్నామో, అక్కడ 
ఒక భారీ స్టీల్‌ ప్లాంట్‌ ఉంది. మీ అనిల్‌ మావయ్య అక్కడ 
పనిచేస్తున్నారు - వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌. 


వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ - గగన దృశ్యం 


అనన్యకి రాత్రి కల వచ్చింది - ఫ్యాక్టరీ నుండి రైలు వస్తుంది, దానిపై 
రాసి ఉంది - స్టీల్‌ ఫ్యాక్టరీ 


U 


మరుసటి రోజు ఉదయం, అనన్య మళ్ళీ "అనిల్‌ 
మావయ్య స్టీల్‌ ఎలా తయారు చేస్తారు” 


FN 


ఇనుము కోక్‌ ఆంటే బొగ్గు 
ధాతువు 


బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ఉష్ణోగ్రత 1650 డిగ్రీల 
సెంటీగ్రేడ్‌ 


మావయ్య ఇలా అన్నారు, "ఇనుప మట్టిని చాలా పెద్ద 
కొలిమిలో కరిగించి, దానికి కార్బన్‌ జోడించడం ద్వారా. 
ఆ కొలిమిని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ అంటారు." 


అది చాలా పొడవుగా ఉంది 
ఎంత ఎత్తు మామయ్యా?" 


"పది అంతస్తుల ఎత్తు..." 
"మేము దానిపైకి ఎక్కగలమా?" 
లి 


"లేదమ్మా, చాలా వేడిగా ఉంటుంది... కానీ మనం దూరం నుండి 
చూడగలం. నేను అక్కడ పని చేస్తున్నాను. మీరు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ 
చూడాలనుకుంటున్నారా?" 


"తప్పకుండ. అశ్వని అక్కని వెంట తీసుకెళ్ల్తామా?" 
"అలాగే! తప్పకుండా?" 

గురువారం మావయ్య, అశ్వని, అనన్య విశాఖపట్నం 
లోని స్టీల్‌ ప్లాంట్‌ను చూసేందుకు వెళ్లారు. 


ఫ్యాక్టరీ చాలా పెద్దది, అక్కడ ఒక ప్రదేశం నుండి మరొక 
ప్రదేశానికి కారులో వెళ్ళవలసి వచ్చింది. 


అనన్య మరియు అశ్వని ఒక కొలిమిని చూసారు, అక్కడ 
చాలా బొగ్గు, ఇనుప ఖనిజం(1/0౧ 0/6) మరియు నిప్పులు 
కలిసి, కరిగిన ఉక్కును తయారు చేస్తాయి... తర్వాత 
దానిని తీగగా, లోహపు కడ్డీగా తయారు చేస్తారు... 


భట్టి చాలా వేడిగా ఉండటంతో అశ్వని, అనన్యలకు 
చెమటలు పట్టాయి. 

దీంతో పాటు ప్లాంట్‌లో వివిధ యంత్రాలు నడుస్తున్నట్లు 
పెద్ద శబ్దం వచ్చింది. అయితే అనన్య, అశ్వని మాత్రం 
భయపడలేదు, ఈ కొత్త విషయాలను చూసి 
ఆనందిస్తున్నారు. 


"అయితే మావయ్య," అశ్వని అడిగింది, "ఫ్యాక్టరీ నుండి 
వచ్చే ఉక్కు పట్టాలు మరియు చక్రాలు లోకి ఎలా 
మారుతుంది?" 

మావయ్య బదులిస్తూ, "పిల్లలు, ఈ స్లాబ్‌కు ఇంకా అనేక 
రూపాలు ఇవ్వబడ్డాయి, దీని నుండి వివిధ వస్తువులను 
తయారు చేయవచ్చు. రైల్వే ట్రాక్‌లు, చక్రాలు, కోచ్‌ యొక్క 
శరీరం మరియు అనేక ఇతర భాగాలు వంటివి." 


"రైల్‌ ట్రాక్‌ చేయడానికి, ఒక స్లాబ్‌తో చేసిన బ్లూమ్‌ 
ఉపయోగించబడుతుంది. దానిని వేడి చేసి, అచ్చు(౧౧౦1|]) 
నుండి బయటకు తీసి రైలు ట్రాక్‌ను ఏర్పరుస్తుంది, దీనిని 
ఎక్స్‌ట్రూషన్‌(౭౫tr1510n) అని పిలుస్తారు." 


తరువాత, మావయ్య వారిద్దరికి పెద్ద క్యాంటీన్‌లో భోజనం 
పెట్టించారు . భోజనం చేస్తూ అన్నారు. 


"పిల్లలారా, ఈ ప్లేట్లు కూడా స్టీల్‌తో తయారు చేయబడ్డాయి. అయితే 
ఇది స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ అని పిలువబడే విభిన్నమైన స్టీల్‌. ఇది తుప్పు 
పట్టదు మరియు పాత్రలు మరియు అనేక ఇతర వస్తువులను 
తయారు చేయడానికి ఉపయోగిస్తారు." 


"స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఒక మిశ్రమం, ఇందులో క్రోమియం మరియు 
నికెల్‌ అని పిలువబడే లోహాలు కూడా ఉన్నాయి. 


కానీ మావయ్య, "ఇంత పెద్ద, నల్లటి స్లాబ్‌ అంత చిన్న మరియు 
మెరిసే ప్లేట్లు ఎలా తయారు చేయగలదు?" 


"ఇటువంటి స్లాబ్‌లు వివిధ రూపాల్లో మల్చబడతాయి, వాటి నుండి 
ఇతర వస్తువులు తయారు చేయబడతాయి.” అని మావయ్య 
వివరించారు. 


"మొదట ఆ స్టెయిన్లెస్‌ స్టీల్‌ స్లాబ్‌ నుండి పట్రా షీట్‌ 
తయారు చేస్తారు." 


జ 


"ఆపై హైడ్రాలిక్‌ ప్రెస్‌లో నొక్కడం ద్వారా, అవి plates 
and bowls, మరియు ఇతర పాత్రల ఆకారాన్ని 
ఇస్తాయి.. 


line 


181 


"మేము ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ యంత్రం వీడియోను 
యూట్యూబ్‌లో చూస్తాము." 


ఇదంతా విన్న అనన్య, అశ్వని చాలా 
సంతోషించారు. స్కూల్‌ సెలవకు ముందు అలియా 
మేడమ్‌ చెప్పారు, సెలవల్లో ఏం చూసారో; దానిపై 
ఒక వ్యాసం రాయండి. ఇప్పుడు ఆ వ్యాసానికి 
మంచి టాపిక్‌ దొరికింది... 


